https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


= స్రూత్నాపతాలు = 

హస్తామలక సోత్రం ఆదిశంకరుల జీవితానికి సంబంధించిందే. 
అందులోనూ ఆయన శిష్యులలో ఒకరైన హస్తామలకాచార్యుల వృత్తాంతం 
ఇది. 

ఎంతో విస్మయాత్మకంగానూ, ఆత్మజ్ఞాన ప్రబోధకంగానూ ఈ కథ 
కనిపిస్తుంది. అలాగే మహనీయులు, సిద్ధపురుషులు, తపఃశక్తి సంపన్నుల 
స్పర్శ మూగవారిని మాట్లాడేలా చేస్తుందని, అంధులకు చూపు తెప్పిస్తాయని, 
వికలాంగులకు పరుగెత్తే శక్తిని ఇస్తాయని, చెవిటి వారికి వినికిడి శక్తిని 
సమకూరుసాయని రామాయణాది ఇతిహాసాలలోనూ, పురాణాలలోనూ 
తరచూ కనిపిస్తుంటుంది. అహల్య శాప విమోచనం ఇందుకొక ఉదాహరణ. 
పురాణాలు ఏనాటివో అనుకున్నా. ఈ ఇతివృత్త దాదాపు క్రీస్తుశకం ఎనిమిదో 
శతాబ్దానికి చెందినదే. దీనివల్ల మన భారతీయ సనాతన సంప్రదాయంలో 
ఉన్న ఆచార్య పరంపర శక్తి ఎంతటిదో సులభంగా అవగత మవుతుంది. 

ఆది శంకరులు దేశాటనం చేస్తూ బలి అనే గ్రామానికి వచ్చారు. 
శిష్వసహితంగా బలి [గ్రామంలో (ప్రవేశించిన శంకరులకు ఓ విచిత్ర సన్నివేశం 
ఎదురైంది. ఆ గ్రామంలో ప్రభాకరుడు అనే ఓ వేద పండితుడు ఉన్నాడు. 
తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఎంతో ఉత్తముడుగా పేరు పొందాడు 
ప్రభాకరుడు. అయితే ఆయన జీవితానికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. 
సంతానాన్ని కోరుకున్న ఆయనకు ఓ చక్కటీ మగ శిశువు జన్మించాడు. 
చూపులకు ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉన్నా... పుట్టినప్పటి నుంచి ఆ 
శిశివు ఎటూ కదలక, మెదలక ఉండేవాడు. అలా పెరుగుతూ పెరుగుతూ 
పదమూడు సంవత్సరాల వయస్సు దాగా వచ్చాడు. స్పృహలో కక ఏడీ 
చెప్పినా వినక ఏమీ మాట్లాడక, ఎటు చూస్తున్నాడో ఎదుటి వారికి 
తెలియకుండా, అచేతనంగా పడి ఉన్న తన పిల్లవాడిని ఎందరెందరో 
వైద్యులకు, భూత వైద్యులకు కూడా చూపించాడు ఆ వెద పండితుడు. 
అయినా ఏమి లాభం లేకపోయింది. | 6 


Kiron Type Institute 


హాస్తామలక స్తోత్రమ్‌ జా భాలార్భముతో - 


“|| శంకరాచార్య ప్రచ్చ: 
01. కస్త్వం శిశో! కస్య కుతో౭ సి గన్లా 
కిం నామ తే త్వం కుత ఆగతోం౭ సి। 
ఎతన్మయోక్తం వదచార్భకత్వం 
(ఎతద్‌ వద త్వం మమ సుప్రసిద్దం) 
మష్రీతయే ప్రితివర్టనోః సి 
ఓ శిశువా! నీ వెవరవు? ఎవరివాడవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి 


వెళ్తున్నావు.? నీ పేరేమిటి? నీ మీద నాకు ఇష్టం పెరగడం కోసం దయచేసి నేను 
అడిగిన దానికి సమాధానాలు చెప్పు. అని శంకరులు అడిగారు. 


హసామలక ఉవాచ: 

02. నాహం మనుష్యో న చ దేవ య(క్షా)క్షో 
న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాః। 
న బ్రహ్మచారీ న గృహీ వన(స్టో)స్టః 
ఖక్షు ర్న చాహం నిజబోధరూపః॥। 


హస్తామలక చెబుతున్నారు: 

నేను మానవుడను కాను, దేవతను కాను, యక్షుడను కాను. - బ్రాహ్మణ, క్షత్రియ, 
వైశ్య, శూద్ర జాతులకు చెందనివాడను. - నేను బ్రహ్మచారిని కాను. గృహస్తుడను 
కాను. వానప్రస్థుడను కాను. సన్వాసినికాను. - నేను నిజబోధ స్వరూపుదను. 


Kiron Type Institute 


103. నిమిత్తం మనశ్చ క్షురాది ప్రవృత్తౌ 

| _నిరస్తాఖిలోపాధి రాకాశకల్పః। 
రవిర్లోక చేష్టా నిమిత్తం యథా యః 
స నిత్యోపలబ్బిస్వరూపో౬ హ మాత్నా॥ 


ఉపాధిరహితమై, ఆకాశమువలె వెలయుచు, సూర్యుడు లోకయాత్రార్ధము 
తోడ్సడునట్లు, మనస్సుయును, నేత్రాది - ఇంద్రియములును స్వకార్య ప్రవృత్త 
ములగుటకుగాను నిమిత్తమాత్రముగనుండి తోడ్పడునదియును, నిత్య ఉపలబ్షీ 
స్వరూపమగు ఆత్మయే నిన 


04. యమగ్ను్యుష్టవ న్నిత్య బోధస్వరూపం 
మనచక్షురాదన్య బోధాత్మకాని। 
(మనచక్షరాది న్యబోధాత్మకాని।) 
ప్రవర్తన ఆభశిత్య నిషృమృ మేకం 
స నిత్యోపలబ్బిస్వరూపో౬ హ మాత్నా॥ 
అగ్నికి ఉష్ణము మాదిరి నిత్యజ్ఞానమెవరి స్వరూపమో, నిశ్చలమును, అద్వి 


తీయమును అగు దేనిని ఆశ్రయించి జదములగు మనశ్చక్షురాదికములు తమ తమ 
పనులలో తిరుగుచున్నవో, ఆ నిత్యబోధాత్మను క. 


05. ముఖాభాసకో దర్పణే దృశ్యమానో 
ముఖత్వాత్‌ పృథక్త్వేన నైవాస్తి వస్తు 
చిదాభాసకో ధీషు జీవో౭ పి తద్వత్‌ 


Kiron Type Institute 


స నిత్యోపలబ్దిస్వరూపో౭_ హ మాత్నా! 


ఎ అద్దమున ప్రతిబింబించు ముఖము, వాస్తవమగు ముఖమునుండి వేరుగానట్లు, 
"|| చిదాభాసుడై తోచు జీవుడుకూడ ఏ నిత్యోపలబ్ది స్వరూపమగు ఆత్మ నుండి వరుకోదో 
ఆ ఆత్మను నేనే, 


06. యథాదర్శణాభావ ఆభాసహానౌ 
ముఖం విద్య తేకల్పనాహీన మేకం। 
తథా ధీవియోగే నిరాభాసకో యః 
స నిత్యోపలబ్దిస్వరూపో౭_ హ మాత్నా! 
అద్దము తీసివేసిన ప్రతిబింబకల్పనలెని ముఖమొక్కటియే వెలయుమాదిరి బుద్ది 


వీలీనత పొందిన అద్వయ కల్పనయును, దానిని ప్రకాశింపచేయు కార్యమును లేకుండ 
అ అద్వితీయ వస్తువు తానొకటి వెలయుచున్నదో, ఆ నిత్య బోధాత్మయే నను 


07. మనశ్చక్షురాదే ర్వియుక్తః స్వయం (యో)యః 
మనశ్చక్షురాదే ర్మనశ్చక్షురాదిః। 
మనశ్చక్షురాదే రగమ్యస్వరూపః 
స నిత్యోపలబ్దిస్వరూపో౭_ హ మాత్నా! 
బాహ్యంతరేంద్రియ రహితము మనస్సుకు మనస్సు, నేత్రమునకు నేత్రము అయి 


ఆయా ఇంద్రియయములకు అగమ్యమగు ఏ నిత్యబోధాత్మస్వరూపము కలదో, అదియె 
న్‌ 


శరావోదకస్తో యథా భానురేకః 


Kiron Type Institute 


స నిత్యోపలబ్దిస్వరూపో,_ హ మాత్నా॥ 


ఏది శుద్ద చైతన్య స్వరూపమై అద్వితీయ ప్రకాశ స్వరూపమై వెలయుచు, విభిన్న 
జలపాత్రలలో ఒకే సూర్యుడు ప్రకాశించునట్లు, విభిన్న బుద్వువాధుల యందు 
పెక్కులుగా కచుచుండేదు. వీ ఏ నిత్వబోధ స్వరూపము కలదో ఆ ఆత్మయే me 


09. యదా౭ నేక చక్షుః ప్రకాశో రవి ర్న- 
కమేెణ ప్రాశీకరోతి ప్రకాశ్యమ్‌। 
అనెకా ధియో య సథైక ప్రబోధః 
స నిత్యోపలబ్దిస్వరూపో,_ హ మాత్నా॥ 


సూర్యుడు అనేక నేత్రాలను క్రమముగ ఒకదాని తరువాత ఒకటిగా గాక, ఒకే 
సమయమున ప్రకాశింపచేయుచున్నట్లు, ఏ నిత్వబోధ స్వరూపము తాను ఒక్కటియే 
అయ్యును, అనేక బుద్దులను ఉద్భాసిత మొనర్చుచున్నదో, ఆ ఆత్మనే న్‌ు 
10. వివస్వత్‌ ప్రభాతం యదా రూప మక్షం 

ప్రగృహ్హాతి నాభాతమేవం వివస్వాన్‌! 

యధా భాతి ఆభాసయత్యక్ష మేకః 

స నిత్యోపలబిస్వరూపో౭_ హ మాత్నా॥ 

థ 


సూర్యుడు (ప్రకాశింపచేసిన వస్తువులను నేత్రేంద్రియము (గహించుచున్నదే కాని, 
తద(ప్రకాశితమగు వస్తువులను (గహింపలేదు. అట్టి సూర్యుడుకూడ రేనివలన వెలుగును 


Kiron Type Institute 


| బొంది, నేత్రాది - ఇంద్రియములను ప్రకాశింపజేయు చున్నాడో, ఆ నిత్యబోధ 
స్వరూపమే నేను. 


J 
న్‌ న 
( 


[ 


[1 
స్త 
3 


I 
౮ 
Ug 
9 


11. యధా సూర్య నేకో అ అపి  యేకశ్చలాసు 
(యధా సూర్య ఏకం. స్స్వనెకశ్చలాసు) 
స్థిరా స్వప్యనన్వగ్ని భావ్యస్వరూపః। 
కు ప్రభిన్నాసు (ధీషె ప్వెవ మెకణధీ షె యక రు 
స నిత్యోపలబ్దిస్వరూపో=_ హ మాత్నా! 


ఆకాశమున తానొక్కడే వెలుగుచుండియును కదలుచుండిన నీళ్ళలో పెక్కులుగా 
తోచు సూర్యునివలె, చంచలమగు బుద్దులలో తానాక్కటియే అయినా అనేకముగ 
తోచుచుండెడు ఏ నిత్యజ్ఞానస్వరూపము కలదో, ఆ ఆత్మయే నెను 


12. ఘనచ్చన్న దృష్టి ర్హనచ్చన్న మర్మం 
యధా నిష్ప్రభం మన్యతే చాతిమూఢః। 
తథా బద్దవద్భాతి యో మూఢదృష్టైః 
స నిత్యోపలబ్దిస్వరూపో౭_ హ మాత్నా! 
ఆజ్ఞాని దృష్టిని మసుములు కప్పివేయగా, సూర్యుడే మసముల వతిన కప్పబడి 


తన తేజస్సును పోగొట్టుకొనినాడని తలచినట్లు, అజ్ఞాని దృష్టికి బద్దుని వలె భాసించే 
ఏ నిత్యోపలబ్దిస్వరూపమగు ఆత్మకలదో అదియే నేను. 


13. సమస్తెషు వస్తుష్వనుస్యూత మేకం 


Kiron Type Institute 


సమన్తాని వస్తూని యంన స్పృశకస్తి! 
వియద్వత్‌ సదా శుద్ద మచ్చస్వరూపం 
స్‌ నిత్యోపలబ్దిస్వరూపో౭_ హ మాత్నా॥ 


సమస్త వస్తువులలోగూడ అనుస్యూతమగుచు, సమస్త వస్తువులవలన స్పృశింప 
బదక, ఆకాశమువలె శుద్ద నిర్మల స్వరూపమై ఏ నిత్య జ్ఞానస్వరూవాత్మ వెలయుచున్నదో, 
ధ్‌ మ షు 
అదియే నేను. 


14. ఉపాధౌ యథా భేదతా సన్మణినాం 
తథా భేదతా బుద్దిభదెషు లేం పి! 
యథా చంద్రికాణాం జలే చంచలత్వం 
తథా చంచలత్వం మమా(తవా)పీహ విష్ణో! 


శుద్ద సృటికమణి, ఉపాధివశమున వర్ణభేదము దాల్ఫునట్లు వ్‌తుతిద్‌ విభిన్నము 
లగు బుద్దులవలన భదము కల్పింబదుచున్నది. జలతరంగములలో చంద్రకిరణములు 
కదలుతున్నట్లుగా, బుద్దిచాంచల్యముకూడ నీ యందే ప్రకల్పితమై ఉన్నది. 


- ఇతి శ్రీ హస్తామలకాచార్య కృత 


jr. 


“ హస్తామలక సంవాద స్తోత్రమ్‌ ” నంపూర్ణద్‌ు - 


Kiron Type Institute 


ఈ10]1196| dA} uo 


Kiron Type Institute 


..2. చివరకు ఆది శంకరులు తమ గ్రామానికి శిష్య సమేతంగా వచ్చారని 


|| తెలుసుకుని పిల్లవాడిని వెంట తీసుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పడవేసి 
౩|| తన సమస్యనంతా చెప్పాడు. ఎంతసేపటికీ తన కాళ్ళ మీద నుంచి లేవని 
| ఆ జడుడిని ఆదిశంకరులు తన చేతులతో లేవనెత్తి కూర్చోబెట్టారు. 

ఒక్కనారి అతడి వంక చూసి ఎవరు న్‌! ఎక్కడి నుంచి వచ్చావు? 
నీ పెరేమిటి అని అడిగారు. పదమూదెళ్ళ వాటు ఒక్కమాట కూడా మాట్లాడక 
జడుడిగా పడి ఉన్న ఆ బాలుడు శంకరుల ప్రశ్నలకు గడగడ అనర్గళంగా 
శోక రూపంలో సమాధానాలు చెప్పాడు. 

తానెవరంటే సర్వబ్యాప్తమూ, సర్వోన్నతమూ, చైతన్యవంతమూ అయిన 
పరబ్రహ్మ (ఆత్మ) అని అన్నాదు. ఆకలిదప్పులు, శోక మోహాలు, 
జరామరణాలు అనే షడూర్ములు వికారాలు... జననం, స్థితి, పెరగటం, 
తరగటం, విరగటం అనే షడ్భావ వకాఠాలు, ఇవేవి లేసి సుఖస్వరూపంగా 
ఉన్న పరమాత్మ స్థి స్థితే తాను.. అని అన్నాడు ఆ బాలుడు. ప్రతి జీవిలోనూ 
తందవీ ఆత్మ పరమాత్మ కనుక దేహాలు ఎప్పటికీ శాశ్వతాలు కావు కనుక 
ఆ దృష్టితో చూస్తే తాను పరమాత్మనెనని ఆ బాలుడు ఆత్మ తత్వాన్ని అక్కడున్న 
వారందరికీ చాలా సులభంగా వివరించాడు. అరచేతిలో ఉసిరికాయను 
సంస్కృతంలో హస్తామలకం అని అంటారు. 

అర చేతిలో ఉసిరి కాయను పెట్టుకొని ఎవరికి చూపించినా అదేమిటో 
వివరంగా చెప్పకుండానే అందరికి అర్ధమై వోతుంది. అంత సులువుగా 
దాదాపు పన్నెండు శ్లోకాలలో, ఉదాహరణలతో సహా ఆదిశంకరుల ముందు 
ఆ బాలుడు చెప్పినదంతా హస్తామలక స్తోత్రం అని ప్రసిద్ధి కక్కింది. 
భగవత్పాదులు తనతో అంత చక్కగా మాట్లాడిన అతడి వంక మరోసారి 
చూసి అతడి శిరస్సున తన చేయి ఉంచి ఆశీర్వదించి దీక్షనిచ్చారు. 

ఆ బాలుడి తండ్రి అయిన ప్రభాకరుడికి తేరుకోలేని ఆశ్చర్యం 
కలిగించింది. ఇన్నాళ్ళు తాను కొట్టినా, తిట్టినా ఎ రకమైన వైద్యాలు 
చేయించినా పలకని జడుడు అనుకున్న వాడు ఇంత పాండిత్యాన్ని ఎలా 
ప్రదర్శించ గలుగుతున్నాడు అని అనుకొంటూ కూర్చున్నాడు. 


Kiron Type Institute 


[ అప్పుడు భగవత్పాదులు అతడు అజ్ఞాని కాదు అని.. అజ్ఞాని అయిన 
౧|| వాడు ఎప్పుడూ అలా మాట్లాడలేడు అని అన్నారు. గత జన్మలో అతడొక 
3 సిద్ధ పురుషుడని, బ్రహ్మ జ్ఞాన సంపన్నుడని, తపోనిష్టలో ఉండి తనువును 
చాలించి జన్మించినందువల్ల ఆ నిర్వికల్ప సమాధి స్థితే ఈ జన్మలోనూ 
ప్రాప్తించిందన్నారు. అంతటి యోగ సిద్దుడు సాంసారిక జీవితంలో ఉన్నందు 
వల్ల ప్రయోజనమెమీ ఉండదని అతడిని తన శిష్యుడిగా చెసుకుని తన 
వెంట తీసుకు వాళ్ళాలనుకొంటున్నట్లు జగద్దురువులు ప్రభాకరుడితో అన్నారు. 
ప్రభాకరుడు కూడా విషయజ్ఞాన సంపన్నుడు, శాస్త్ర కోవిదుడే కనుక శంకరుల 
మాటకు అద్దు చెప్పలేదు. అప్పటి వరకూ ఏ పేరూ లేకపోయినా హస్తామలక 
స్తోత్రం చెప్పాడు కనుక అతడికి హస్తామలకుడు అని పెరు పెట్టి వెంట 
తీసుకువెళ్ళారు ఆది శంకరులు. 

హస్తామలక స్తోత్రంలో హస్తామలకుడు దీనికొక చక్కటి ఉదాహరణ 
కూడా చెప్పాడు. ఆకాశంలో కనిపించే సూర్య చంద్రులు ఎప్పుడూ అక్కడ 


అలాగే కనిపిస్తారు. కానీ కదులుతున్న నీటి అలల మీద సూర్య చంద్రుల 
ప్రతిబింబాలు చూసినప్పుడు అవి కదులుతున్నట్లు అనిపిస్తాయి. ఇలాగే 
స్థిరమైన పరమాత్మ వివిధ రకాల జీవులలో ఉంటూ రకరకాల ప్రాణులనే 
భావన కలిగిస్తుంటున్నది ఇక్కడ పోలిక. సూక్ష్మంగా చెప్పాలంటే అన్ని 
జీవుల్లోనూ పరిపూర్ణ పరిశుద్ధమైన ఆ పరబ్రహ్మ ఉంటాడు. కనుక సపర్వనామ 
భావనను అందరూ వాటిస్తూ శాంతిమార్లాన్ని అవలంభించాలన్నది ఇక్కడ 
కనిపించే సందేశం. 


శంకరాచార్యులు వారు స్థాపించిన నాలుగు (4) మఠాలలో ఒకటెన 
ద్వారకా మఠమునకు హస్తామలకను ఆధిపతిగ నియమించారు. హన్తామలక 
రచించిన కొన్ని గ్రంథములకు స్వయంగా శ్రీ శంకరులే వ్యాఖ్యానం 
రచించారు. 


Kiron Type Institute 


